రైతు బుణ విముక్తి 
రాళ్లబండి రాఘవశర్మ 


రైతు 
బుణ విముక్తి 


రాళ్లబండి రాఘవశర్మ 





హెర్వ ఖర. 


తెలంగాణ సాహిత్య అకాడమి 


రైతు బుణ విముక్తి 
రాళ్లబండి రాఘవశర్మ 


(అ : తెలంగాణ సాహిత్య అకాడమి 
ప్రతులు : 2000 

ప్రచురణ సంఖ్య - 16 

ప్రథమ ముద్రణ : 1951 

ద్వితీయ ముద్రణ : 2018 


వెల : 25/- 


ప్రచురణ : 

తెలంగాణ సాహిత్య అకాడమి 
కళాభవన్‌, రవీంద్ర భారతి ప్రాంగణం 
హైదరాబాదు - 500 004. 


(ప్రతులకు : 
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు 


ముద్రణ : 

చరిత ఇం(పైషన్స్‌ 
అజమాబాద్‌, హైద్రాబాద్‌. 
ఫోన్‌ : 040-27678411 


మద్దురువర్యులును 

సా 

శ్రీ పాండురంగాశమ నివాసులును 
పూజ్యపాదులునగు 


శ్రీశ్రీ భావానందస్వాములవారికి 


సభక్తికముగా సమర్పితము 


రైతు దైన్యం 


తెలంగాణలో ప్రజాబాహుళ్యానిది ప్రధానంగా వ్యవసాయ జీవనమే. కింద 
భూమి, పైన ఆకాశాన్ని నమ్ముకొని రెక్కల కష్టం పణంగా పెట్టి వ్యవసాయం 
కొనసాగించేవారు. వర్షాధార సేద్యం తప్ప మరో మార్గం లేకపోవటం వల్ల స్థానిక 
రైతు అనేక బాధలనుభవించవలసి వచ్చింది. మౌఖిక సాహిత్యం వెల్లివిరిసినా, లిఖిత 
సాహిత్యం పరిమళించినా రైతు జీవితం అనివార్యంగా ప్రతిబింబిస్తూ వచ్చింది. 
ఆధునిక కాలంలో రైతు’ కేంద్రంగా చాలా కవిత్వం సముద్భవించింది. వర్షాభావం 
రైతు కంట కన్నీరొలికించినప్పుడల్లా కవులు పూనుకొని అక్షరాలు పలికించి, లిఖించి 
రైతునూరడించి ధైర్యం నూరిపోసిన సన్నివేశాలు తెలంగాణలో ఎక్కువ. గంగుల 
శాయిరెడ్డి “కాపువీడ్డి, గవ్వా మురహరి రెడ్డి 'గుంటుక పురాణం), వానమామలై 
జగన్నాధాచార్యులు రైతు రామాయణంి వంటివి ప్రాచుర్యం పొందాయి. 

రాళ్ళబండి రాఘవశర్శ స్వీయ వ్యవసాయ జీవనానుభవం నుంచి రచించిన 
లఘు కావ్యం రైతు బుణవిముక్తి. స్వాతంత్రానికి పూర్వమే తెలంగాణ రైతు పరిస్థితిని 
హృదయానికి హత్తుకునేటట్లుగా చిత్రించినా అంతగా ప్రాచుర్యం లభించలేదు. 
క్రీరసాగరమ'నే గ్రామంలో నివసిస్తూ సాహిత్య, సామాజిక చైతన్య వ్యాప్తికి కృషి 
చేసిన కవి రాఘవశర్మ. 

రైతు బుణ విముక్తి ఒకరకంగా ఆత్మకథే. తెలంగాణలో బ్రాహ్మణులు, 
వైశ్యులు కూడా వ్యవసాయం సాగించిన దాఖలాలు చాలా కనిపిస్తాయి. రాఘవశర్మ 
వర్ణించినట్లు 'జెక్కాడ బుక్కాడు నన్నరీతి”లో రైతు జీవితం సాగేది. చేత నాగలిపట్టి 
సేద్య మొనర్చుచు భూదేవి దయకు కేల్ళోడ్చు'తూ “కాలు సేతులు చలించియు గట్టున 
జేర నేరని” కృషీవలత్వం రైతుది. ఆత్మకథ అని ఎందుకు భావించానంటే కావ్యంలోని 
రైతు అక్కడక్కడ “గట్టున కూర్చుండి సరస పద్యముల చదువుతూ, “ఉయ్యల మంచము 
నూగుచున్‌ పాఠము నేర్చు'తూ సేద్యం కొనసాగిస్తాడు. కాగా - వానలు పడని 


రైతు బుణ విముక్తి ఈ 7 


కాలం ఎదురై వ్యవసాయం కుంటుపడిన వేళ 'కుడువ నన్నము కట్టు గుడ్డ 
బహుయత్నం'తో తప్ప దొరకని స్థితి ఏర్పడుతుంది. జీతగాళ్లు పని చాలించుకొని 
వెళ్లి పోతారు. “అప్పుకు తిప్పుచు దెప్పుచు” “ఆత్మ గౌరవాభిమానమ్ముల వీడుకొనని 
బీద రైతు” “చేతికందిన కూతురు చనిపోవటం” హృదయ విదారకంగా కవి వర్ణిస్తాడు. 
కావ్యంలోని సాహుకారి సహకారి గనుక రైతు స్థితి నర్ధం చేసుకొని ఆదరించటం 
విశేషం. 

రాఘవశర్మ పద్యం రైతు ననుసరించింది గనుక హృద్యంగా సాగింది. ఈ 
కావ్యం 1951లోనే ప్రచురించబడింది. ఆరున్నర దశాబ్దాలుగా తిరిగి ముద్రణకు 
నోచుకోలేదు. వారి పౌత్రుడు రాళ్ళబండి దివాకర్‌ తెలంగాణ సాహిత్య అకాడమీ 
దృష్టికి తీసుకరాగానే ప్రచురించటానికి నిర్ణయమైంది. ప్రాచుర్యానికి తేవటమే 
ముందున్న పని. కావ్య (ప్రతి నందించి (ప్రచురించే అవకాశం కల్పించినందుకు, 
పరిచయం కూర్చినందుకు రాళ్ళబండి దివాకర్‌కు ధన్యవాదాలు. 


హైదరాబాద్‌ నందిని సిధారెడ్డి 


06.07.2018 ఛైర్మన్‌ 
తెలంగాణ సాహిత్య అకాడమీ 


ర్‌ * రైతు బుణ విముక్తి 


“ఊహ కలంగి జీవనపుటోలమునం బడి పోరుచున్‌, మహా మోహ లతా 
నిబద్ధ పదమున్‌ విడిపించుకొనంగ లేక సందేహముం బొందు దేహిక్రియ....” అని 
పోతన కవీంద్రుని సూక్తి. ఇది గజేంద్రుని పరముగా వర్ణితమయ్యు యథార్థమునకు 
దేహిమాత్రులకెల్లరికిని ననువర్తించునదియే గదా! 

'రైతు బుణ విముక్తి అను ఈ చిన్ని పొత్తమునం గల యితివృత్తమున 
సైతము రైతు యొక్క సాంసారిక నిత్యజీవితమును, కర్మఫలానుభూతములగు సుఖదుఃఖ 
సముపలబ్ధములును తద్విమోచన యత్నములును, చిత్రితములై యున్నయవి. 
బుణగగ్రస్తుడును బుణదాతయు జీవేశ్వరులబోలి ధ్యాతృధ్వేయులగుచున్నారు. 

కవి స్వీయానుభవమును ప్రపంచానుభూతితో మేళవించి, కథాపాత్రల 
ముఖమున కావ్యరూపమున వెల్లడించుట సహజము. 

అటులనె మామిత్రులు, ఉభయ భాషా కావ్యరచనాఖి శోభితులు శ్రీ 
రాఘవశర్మగారు దీనిని వ్యంగ్య స్ఫురణకుం దెచ్చి పాఠక లోకమునకు సమర్పణము 
గావించుకొనిరి. ఎంతయు ధన్యులని తలంతును. 


ఖరసంవత్సర ఆషాఢశుద్ధ ౨ వెల్లంకి. వేంకటరమణయ్య 


సికింద్రాబాద్‌. వెస్లీ హైస్కూలు 


రైతు బుణ విముక్తి ఈ 9 


(బ్ర॥శ్రీ రాఘవశర్శగారి ఖండకావ్య మామూలాగ్రముగా చూచినాను. కవిత 
లలితమైన భాషతో సలక్షణ శైలిలో నడిచినది. బీదలపట్ల ధనికులు చూపించందగిన 
యుదారభావ మిందు చక్కంగం బిత్రించంబడినది. శ్రీ శర్మగారికి మా 
యభినందనములు. 

శిరోమణి, కప్పగంతుల లక్ష్మణశాస్త్రి 


ధన్యవాదము 


ఒక విషమ సమయమున నుబుసుపోకకై వ్రాసిన పద్యములు, శ్రీశ్రీ 
భావానందస్వామివారుపదేశవాక్యముల నుదాహరణముగా చెప్పిన భావముం 
బురస్మరించుకొని ఈ “రైతు బుణ విముక్తి” యను కథగాం బరిణమించినవి. 
వీనిని ముద్రించుట కుత్సాహపరచి సాయపడిన శతావధాని (్ర॥శ్రీ గజవల్లి 
చంద్రమౌళి శాస్తులుగారికిని, సరిచూచి స్వాభిప్రాయ మొసంగిన (బ్ర॥శ్రీ శిరోమణి 
కప్పగంతుల లక్ష్మణశాస్తిగారికిని, తొలిపలుకును వ్రాసిన వెస్లీ హైస్కూల్‌ తెలుగు 
పండితులగు ట్ర॥శ్రీ వెల్లంకి వేంకటరమణయ్యగారికిని నా హృదయ పూర్వక 
ధన్యవాదములు. 

జగత్మల్యాణకర్తయగు సర్వేశ్వరుండు, ముద్రణార్థమై సహాయపడిన రసికుల 
నెల్లర ననుగ్రహించుగాక. 


క్షీరసాగరం ఇట్లు 
ఖర సం॥ ఆషాఢ శు॥ ౨ రా. రాఘవశర్మ 


10 * రైతు బుణ విముక్తి 


పరిచయం 


'రైతు బుణవిముక్తి అనే పద్యకావ్యం (స్వాతంత్రానికి పూర్వం - ఆనాటి 
తెలంగాణలో ఒక సాధారణ రైతు - హృదయావిష్కరణ చేసిన కావ్యం) రచయిత 
కీ.శే. రాళ్లబండి రాఘవశర్మగారు (1909-1978). 

వీరు సంస్కృతాంధ్ర పండితులు, అవధాని, బహుగ్రంథకర్త. స్వాతంత్రానికి 
పూర్వం తెలంగాణలో ఉర్పూ భాషకు దీటుగా తెలుగు సాహిత్యానికి చేయూతనిస్తూ, 
ప్రజలలో తెలుగు సాహిత్యంపట్ల అభిరుచిని పెంపొందించడానికి ఎందరో 
సాహితీవేత్తలు కృషి చేసారు. వారిలో మనకు అంతగా పరిచయంలేని సంస్కృతాంధ్ర 
పండితులు, కావ్యకర్త, అవధాని, క్రీ శే. రాళ్లబండి రాఘవశర్మగారు అగ్రగణ్యులు. 
వీరు ప్రస్తుత సిద్ధిపేట జిల్లా, గజ్వెల్లి తాలూకా, క్షీరసాగరం గ్రామంలో రత్నయ్య, 
సీతమ్మ దంపతులకు జన్మించారు. 

కీ.శే, రాఘవశర్మగారు బాల్యం నుంచీ తండ్రి, గురువుల ప్రోత్సాహంతో 
పంచకావ్యాలు, సాహిత్య, జ్యోతిష, వ్యాకరణ రంగాలలో విశేష కృషి చేసి ఆ 
ప్రాంతంలో గొప్ప పండితునిగా పేరు గడించారు. 

వీరు తమ పదమూడో ఏటనే అవధాన ప్రక్రియను ఆరంభించి, ఎందరో 
మహామహులతో లెక్కలేనన్ని అవధానాలు పూర్తి చేసారు. 

కీ.శే. రాళ్లబండి రాఘవశర్మగారు కావ్యరచనలో, నిరాడంబరతలో 
పోతనామాత్యులను పోలినవారు. వీరు రచించిన ఎన్నో కావ్యాలు, పద్యరచనలు 
ఎన్నో సామాజిక అంశాలలో ప్రజలను చైతన్యపరిచేవి. తమ రచనల ద్వారా భక్తి, 
సేవా, సాహిత్య రంగాలలో (ప్రజలకు మార్గదర్శనం చేసేవారు. వీరు బహుగ్రంథకర్త. 
సుమారు 80 సంవత్సరాల క్రితం, రవాణా సౌకర్యాలు అంతగా లేని కాలంలోనే 
ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి, కీ.శే. శర్మగారు శ్రీపాండురంగా ప్రింటింగ్‌ (ప్రెస్‌ 
అనే ముద్రణాలయాన్ని క్షీరసాగరం గ్రామంలో నిర్వహించేవారు. 


రైతు బుణ విముక్తి ఈ // 


ఆ కాలంలో ప్రముఖమైన గోల్కొండ కవుల సంచికలో “మార్గదర్శి” శీర్షికన 
వీరి రచనలు ఎన్నో ప్రచురితం అయినాయి. 
వీరు మార్మూరు పాండురంగాశ్రమ వ్యవస్థాపకులైన శ్రీభావానందస్వామి వారి 
ముఖ్య శిష్యులై, తెలంగాణ ప్రాంతంలో అనేక భాగవత సప్తాహాలు, దేవాలయ ప్రతిష్టలు, 
బ్రహ్మోత్సవాలు, శ్రీసీతారామకళ్యాణాలు నిర్వహించేవారు. అందులో భాగంగా ఈ 
ప్రాంతంలో ప్రముఖ దేవాలయాలైన ఆలియాబాద్‌ రామాలయం, కీసరగుట్ట, 
యాదగిరిగుట్ట దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలకు ఆచార్యులుగా వ్యవహరించేవారు. 
వీరు తమ సమకాలికులైన కప్పగంతుల లక్ష్మణశాస్తిగారు, కీ.శే. పెరవలి 
లింగయ్య శాస్త్రిగారు, కీ.శే. వెల్లంకి రమణయ్యగారు, కీ.శే. విరాల చంద్రమౌళిశాస్తి 
గారు, కీ.శే. బ్రహ్మభట్ల విధుమౌళి శాస్త్రిగారు, శ్రేషయమక చక్రవర్తి ఎన్నో భక్తి, 
సాహితీ సమావేశాలను నిర్వహించేవారు. వీరి రచనలలో ముఖ్యమైనవి: 
రైతు బుణవిముక్తి 
భావానందము 
కీసర శ్రీరామలింగేశ్వర సుప్రభాతము 
శ్రీరామచంద్ర సుప్రభాతము 
శివ మానసిక పూజ 
భావానంద గురుస్తుతి 
సత్యనారాయణ స్తవము 
దత్త స్తవము 
సూర్యస్తుతి 
10. శివస్తవము (సంగీత రూపకం) 
11. (ప్రబోధ గేయాలు 
12. చుంచనకోట శ్రీ భువనేశ్వరి మాతా శ్రీమాత్ళ్ఫ స్తవము 
13. పాండురంగాష్టకము 


FD pe, pl Po Mh DO I 


14. భావానందాష్టకము 


12 * రైతు బుణ విముక్తి 


వీరు తమ సాహితీ ప్రజ్ఞచే వారి మిత్రులు, సమకాలీకులకు రాసే లేఖలలో పద్య 
రూపకంగా ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచేవి. 

వీరు రచించిన పద్యకావ్యాలలో ముద్రితమైనవి 'రైతు బుణవిముక్తి మరియు 
“'భావానందము”. 

కీ.శే, రాఘవశర్మగారు రచించిన “శివస్తవము” అనే సంగీత నృత్య కావ్యము, 
శ్రీ రాధా రాజారెడ్డి గారిచే అఖిల భారత సంగీత నృత్యోత్సవంలో కూచిపూడి 
నాట్యరూపకంగా ప్రదర్శింపబడింది. 

హైదరాబాద్‌ విముక్తి తరువాత, 1950వ సంవత్సరంలో అప్పటి ఇండియన్‌ 
ఆర్మీ జనరల్‌ జె. ఎన్‌. చౌదరిగారు హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా నిర్వహించిన 
సమావేశంలో కీ. శే. రాఘవశర్మగారు వారికి స్వాగతం పలుకుతూ, స్వాగత పద్యాలు 
రాసినారు. 

కీ.శే. రావవశర్మగారు బహుముఖ ప్రజ్ఞాశాలి అయినప్పటికీ, 
నిరాడంబరంగా తన స్వగ్రామంలో సామాన్యరైతువలె జీవనాన్ని సాగించేవారు. 
సామాన్య రైతుల జీవన విధానము, వారి బుణ బాధలు, వారి ఆత్మాభిమానం 
తెలిసినవారు కాబట్టి వారి రచన అయిన “రైతు - బుణ విముక్తి” అనే పద్య 
కావ్యంలో ఈ అంశాలన్నీ ప్రతిబింబిస్తాయి. 

“రైతు - బుణ విముక్తి” పద్యకావ్యం 1951వ సంవత్సరంలో ప్రచురితమై 
నప్పటికీ ఈ కావ్యంలోని అంశాలు కాలంతో నిమిత్తం లేకుండా సర్వకాల సర్వావస్థల 
యందు స్మరించుకోవాల్సిన అంశాలు. 

ప్రకృతి వలన రైతు పడే కష్టాలు, పంటలు పండక తీర్చుకోలేని బుణ 
బాధలు, రైతులకు బుణాలిచ్చే సాహుకారు లేదా ప్రస్తుత పాలకులు, బ్యాంకులు 
ఎంత హుందాగా రైతు ఆత్మగౌరవాన్ని కాపాడాలో ఈ కావ్యం ద్వారా కీ.శే. 
రాఘవశర్మగారు రచించిన “రైతు - బుణ విముక్తి” పద్య కావ్యానికి శ్రీ వెల్లంకి 
రమణయ్యగారు తొలిపలుకు వ్రాసారు. శ్రీ కప్పగంతుల లక్ష్మణశాస్రిగారు పీఠిక 
వ్రాసినారు. ఈ పద్యకావ్యంలోని మొదటి సీసపద్యంలోనే రైతు యొక్క బెన్నత్యాన్ని 
కవి హృద్యంగా గంభీరంగా అభివర్ణించారు. 


రైతు బుణ విముక్తి ఈ /౮ 


బై 


అతండు విద్యాధికుండా? కాదు కాకున్న 
సర్వధర్మజ్ఞధీశాలి యయ్యె, 
నైశ్వర్య సంపన్నుండా? కాదు కాకున్నం 
బాందిపంటలుగల్లి ప్రభుత నెజపె, 
వ్యవహార విదుండందుమా? కాదు కాకున్నం 
దీర్చరియను పేరుం దెచ్చుకొనియె, 
నఖిలావనోద్యోగియా? కాదు కాకున్న 
నెల్లరగారవం బెనసి మించె. 
కాలం కలిసిరాక, వర్షాభావంతో, కరువుతో, పంటలు లేక క్రుంగిపోయే రైతు పరిస్థితిని 
ఈ తేటగీతిలో మనసుకు హత్తుకునేలా వ్రాసారు. 
తే.గీ. గడచినట్టికాలమె సుఖకాలమయ్యె, 
దారుణంబగు కాలంబు దాపురించి, 
బలముడిగి, చిక్కి కడగండ్లంబడి, దరిద్ర 
దశ ననుభవించానారైతు దైవవిధిని 
సన్నకారు రైతుకు రుణాలిచ్చే బ్యాంకు వ్యవస్థలుగానీ, సాహుకార్లుగానీ, 
ఫైనాన్సులు గానీ ఎట్లా ఉండాలో ఒక ఆదర్శవంతమైన వ్యాపారి, సాహుకారి పాత్రలో 
వివరించారు. 
తే.గీ. సర్వశుభకార్యములనుం బ్రశస్త రీతి 
నెట్టియిక్కట్టులుంగల్లనీక సలిపి, 
కలిసియుండు నెల్లపుడు నిష్కపటబుద్ధి, 
సకల జనలోక సహకారి, సాహుకారి. 
క్త శ్రీమంతుడు, గుణవంతుండు, 
ధీమంతుడు, బుద్ధిమద్విధేయుండు వినుత 
(ప్రేమస్వరూపుం డెల్లర 
నోమంగలుగు సాహుకారి యుపకారి కదా! 


14 ₹ రైతు బుణ విముక్తి 


ఈ పద్యకావ్యంలో రైతుల ఆత్మగౌరవాన్ని ఆర్థికంగా ఇబ్బందులున్నా తట్టుకునే 


ధైర్యాన్ని కీ. శే. రాఘవశర్మగారు కళ్ళకు కట్టినట్టుగా వ్రాసారు. 


తే.గీ. తనపొలమ్మునం బండిన ధాన్య మొకండె 


బై 


ఆ.వె. 


జీవనాధారమై యన్యసేవలేక 
యలరి, జిక్కాడ బుక్కాడు నన్న రీతి 
పేదతనముననొప్పు నా బీదరైతు. 


తనయింట లేకుంటం గొనితేర నాయూరం 
బొరుగిండ్ల వెంబడి పోనివాండు, 
తనతోడంగూడి యాడినవారి నేనియు 
బదులిమ్మనంగ భీతివదెడివాండు, 
తనపైనిం గడుజాలింగొని సాయపడు దొడ్డ 
దొరల ముంగిళ్లలోం జొరనివాండు, 
తన కివ్వనుండి యివ్వని వారి వెనువెంట 
నంటి నిర్భంధింప నట్టివాండు, 
అపురుషార్ధికాండు, అవివేకియుంగాండు 
మందమతియుంగాందు, పందగాండు 
అతిమితాత్మగౌరవాఖీమానమ్ముల 
వీడుకొనంగ లేండు బీదరైతు. 


రైతు గొప్పతనాన్ని గుర్తించిన సాహుకారు అతనిని కీర్తిస్తూ రైతును బుణవిముక్తుణ్ణి 


pr) 


చేస్తూ ఈ కాలంలోని పాలనా వ్యవస్థకు, బ్యాంకులకు, ఫైనాన్సు కంపెనీలకు, 
[గ్రామాలల్లో రైతులకు బుణాలిచ్చే వ్యాపారులకు ఆదర్శవంతంగా నిలిచారు. 


క. 


కలవారల మనుకొని బీ 
దలపాలిటి మృత్యు దేవతలుగాక, సదా 


రైతు బుణ విముక్తి * /౮ 


మెలంగుట మే లెల్లరకును 
సిలుగుదొలంగ నిను విముక్తుం జేసితి రయితా. 


“రెతు-బుణవిముక్తి” పై విశేషాల వలన ఎల్లవేళలా సమాజానికి, పాలకులకు, 
వ్యాపారులకు, బ్యాంకులకు ఒక ఆదర్శంగా నిలుస్తూ మనము అందరము రైతును 
గౌరవించాల్సిన అవసరమును తెలియజేస్తుంది. 

“రెతు-బుణవిముక్తి” ని కీ.శే. రాఘవశర్మగారు తన స్వీయ జీవితంలో 
జరిగిన సంఘటనలను ఉటంకిస్తూ వ్రాసారు. 

ఉభయ భాషా ప్రవీణులై, జ్యోతిష్యశాస్తంలో నిపుణులై, తెలంగాణలో 
రజాకార్లు, కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న రోజుల్లోనే తన ముద్రణాలయంలో ఎన్నో 
భక్తి, సామాజిక గ్రంథాలను ముద్రిస్తూ నిరంతర కృషీవలురుగా నిలిచినారు. 

ధన్యవాదములతో.... 

విషయ సేకరణ - సమర్పణ 
రాళ్లబండి దివాకర్‌ 

ఇం.నెం. 20-291, రోడ్డు నెం.9, 
వెష్టు వెంకటాపురం, అల్వాల్‌ 
సికిందరాబాద్‌ - 500 015 
ఫోన్‌ నెం: 9849698407 


16 ఈ రైతు బుణ విముక్తి 


శ్రీరామాయ నమః 
రైతు 
బుణ విముక్తి 


బై 


అతండు విద్యాధికుండా? కాదు కాకున్న 
సర్వధర్మజ్ఞధీశాలి యయ్యె, 

నైశ్వర్య సంపన్నుండా? కాదు కాకున్నం 
బాందిపంటలుగల్లి ప్రభుత నెజపె, 

వ్యవహార విదుండందుమా? కాదు కాకున్నం 
దీర్చరియను పేరుం దెచ్చుకొనియె, 

నఖిలావనోద్యోగియా? కాదు కాకున్న 
నెల్లరగౌరవం బెనసి మించె, 

తే.గీ. మిద్దెమేడలు లేకున్నం బెద్ద పెంకు 

టిల్లొకటి యోగ్యముగ వినిర్మించుకొనియె, 

నెల్లరీతులంబల్లెలో నెల్ల రత్న 

మాతనికి సుతులుండి రైదార్లు రెలమి. 1 


ఆ.వె. వారిలోనం బెద్దవాండు సాధారణ 
జననఫలవిపాక జాతకుండు, 
పుట్టిపెరుగం దల్లిబోంగొట్టుకొనె నాలు 
గేండ్లవాం డదృష్టహీనుం డగుట. 2 


ఉ. ఆతని తాతపాదుండుం దదగ్రజ పెంచుచు విద్య నేర్పి, ప్ర 
ఖ్యాతిగలట్టివారగుట నర్హవిధంబునంగార్య సంస్ఫృతుల్‌ 


రైతు బుణ విముక్తి ఈ 17 


తే.గీ. 


తే.గీ. 


బై 


ప్రీతిమెయింబొనర్చి సవరించిరి వారల యానలోన వి 
ఖ్యాతింగడించి యోగ్యుండనంగాం జెలువొందె వినమశీలుండై. 


అంతటం గొంతకాలమున కాతనితండ్రి దివంగతుండుగా 
నెంతయు దుఃఖభారమున నీందందొడంగెను కాపురంపు టే 
టెంతకుC గాలుసేతులు చలించియు గట్టునంజేర నేరండా 
చింతగలట్టి కర్మవివశీకృతజీవనుం డస్వతంత్రుండై. 


ఆలుంబీడ్డలుం దానును 

దాలిమిమై నొకట నన్నదమ్ములు, గృహక 
ల్లోలములు లేక యొట్లో 

కాలముంగడపిరి స్వతంత్రకాములుగామిన్‌. 


శక్తి గల్గి స్వతంత్రతాసక్తి వొడమ 
వేజువడ నెంచి రవ్వారు వివిధవస్తు 
గేహభూవృత్తులంబంచి, సాహసించి 
వేటుగా నుండి రవిరోధవృత్తిం జెలంగి. 


తనపొలమ్మునం బండిన ధాన్య మొకండె 
జీవనాధారమై యన్యసేవలేక 

యలరి, జిక్కాడ బుక్కాడు నన్న రీతి 
పేదతనముననొప్పు నావీదరైతు. 


తనయింట లేకుంటం గొనితేర నాయూరం 
బొరుగిండ్ల వెంబడి పోనివాండు, 

తనతోడంగూడి యాడినవారి నేనియు 
బదలిమ్మనంగ భీతివడెడువాండు, 

తనపైనిం గడుజాలింగొని సాయపడు దొడ్డ 
దొరలముంగిళ్లలోం జొరనివాండు, 


15 * రైతు బుణ విముక్తి 


ఆ.వె. 


బై 


తే.గీ. 


తే.గీ. 


తనకివ్వనుండి యివ్వనివారి వెనువెంట 
నంటి నిర్చంధింపనట్టివాండు, 
అపురుషార్థికాండు, అవివేకియుంగాండు 
మందమతియుంగాందు, పందగాండు 
అతిమితాత్మగౌరవాఖీమానమ్ముల 
వీడుకొనంగ లేండు బీదరైతు. 8 


చేత నాగలివట్టి సేద్యమ్మొనర్చుచు 

భూదేవి దయకుం గేల్మోడ్చుచుండుం, 
గలుపుందీసెడు వేళ గట్టునంగూర్చుండి 

సరస పద్యమ్ములం జదువుచుందుం, 
బంటకావలినాళ్ళం బక్షుల కలరావ 

మాలించియు నదల్పం జాలకుండుం, 
గళ్ళపుపూట భీక్షకువచ్చువారలం 

బ్రేమించి చేటతో భిక్ష వెట్టు, 
నతండు భూ దేవతానుగ్రహమున మిగిలి 
యున్న ధాన్యమ్ముచేం దృప్తి నాొందుచుండి, 
యనవరత మింటి కేతెంచు నతిథులకునుం 
దాల్మి మెయి నన్న మిడునట్టి ధన్యుందతండు. 9 


కారుకారున కారంభ కాలమందు 

నెరువువోసి, పొలముదున్ని వరినినాటు, 

ప్రత్తింబండించి, చేనేతబట్టంగట్టు 

రైతురీతి తత్రీతి కారంభగీతి. 10 


కలుపునుదీయంగానతని కాంతయు బిడ్డయునన్న పానముల్‌ 
దలపయిందాల్సి రైతుగల తావును జేరి భుజింపంజేసియుం 


రైతు బుణ విముక్తి ఈ /9 


బొలమునం గాలువెట్టీ కలుపుం దొలంగింతురు భావశీలమం 
జుల కలమాధురీరవము జొప్పడంజక్కని పాటంబాడుచున్‌. 


తే.గీ. అతండు తన్మయుండై విను చాదరమున 
నాత్మజాగీతముల; నొక్కొకపుడు తగిన 
వరుందు లభీయింపకుందెం గూతురున కంచు 
యోచనల్‌ సేయుం, జేసియు నూరకుండు. 


క. పొలమునం బనిదీరుచుకొని 
యిలుసేరంగం దల్లిబిడ్డ లిరువు రరుగ, నా 
వులతోడ నిల్లుసేరును 
తలపైనం గడ్డిమోపుం దాల్చి దినమ్మున్‌. 


మ.  ఇలుసేరంజని పాడిగేదెలకుం దానే మేతవెట్టించి బిం 
దెలంబాలన్నితికించి, యింటనిడి, తృప్పింబిల్లిలుందానునా 
కలిమై వండిన వంటకంబుందిని యేకాంతంబునం జేరి, యు 
య్యెలమంచంబున నూగుచున్‌ సుతుల నెంతేంటబీతి జోకొట్టుచున్‌. 


2 


“అమ్మ నన్నంబెట్టుమంటె కోప్పడ్డది 

అడుగు నాన్నా! ఇప్పు” డనుచు నొకండు, 
“కావలె మోతారుకారు నా, కెప్పుడు 

తెప్పింతు” వని పనిం జెప్పు నొకండు, 
“పిప్పరు మెత్తులో బిస్మెత్తులో నీవు 

కొని తేవుపో” యని గులుగు నొకండు, 
“పగలెల్ల పిల్లల బట్టుకొంటిని పాఠ 

మును పద్య మిపుడు చెప్పు” మను నొకండు, 
తే.గీ. ఆడుపిల్లలు మగపిల్ల లంద తిట్లు, 
చుట్టుకొని తన్ను వేధింప, సోదెం జెప్పి 


20 * రైతు బుణ విముక్తి 


11 


12 


13 


14 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


నిదుర బుచ్చుచుం బారము నేర్చు నతండు 
పెద్దకూతున కతిశయ (డ్రేమతోడ. 


ఆ కుమారిక పదియేండ్ల; దైనంగాని 
చెప్పినట్టి పాఠము వ్రాయుం దప్పులేక, 
(గంథమేదైనం దా నిరాఘాటరీతిం 
జదువు నింపుగ, వినువారి మదిగజంగ. 


అట్టులాబిడ్డతో మాటలాడుకొనుచు, 
భార్యపరచిన సెజ్జపైం బవ్వళించి, 

యుదయ మగుతోడనే పోవుచుండుం బొలము 
చాయగా (్రద్ధమై వ్యవసాయమునకు. 


చోద్యముగ మెట్టసేద్యాన సొంపుబెంపు 
గా ఫలింపంజేయు, యవ ముద్ద చణకాది 
సకలధాన్యచయమ్మతి శ్రమము లేక; 
స్వగృహ మా పంటసిరి కాటపట్టనంగ. 
కూతురుందాను మంచెపైం గూరుచుండి 
వడిసెలంద్రిప్సి పులుగుల కడిమిమాన్సు 
చుండ నొకట విరాగియొకండు దారి 
నరుగుచుం బాడుచుండె గేయమ్మునిట్లు. 


గేయము 


దేవుని భజింప లేవా? జీవా 
భావానందమయ భావానంద గురు 
నావని, నాదని, నావారని, మది, 
నీవు తలచెడిది, నిజమా? జీవా! 


15 


16 


17 


18 


19 


॥దే॥ 
॥దే॥ 


॥దే॥ 


రైతు బుణ విముక్తి ఈ 2/ 


నీలో నాలో నిఖిలములో తన 

లీలల్‌ గనపరచి, లీనుండయిన మన 11దే॥ 
చ. అదివిని యాపదేండ్లపడు చాదరభావముతోడ, తోడనే 

యెదురుగ నేగి మొక్కి నుతియించుచు “స్వామి యొకింత విశ్రమిం 

చెదరని కోరుచుంటి, దయ సేయుండు నాయనగారియొద్ది” కం 

చుదిత విశేషభక్తిమెయి నుల్లము చల్లగ వేడుచుండినన్‌. 20 


తే.గీ. పిల్లమాటలవిని యాతం డుల్లసిల్లె, 
తోడుకొనిచనె నాపె రైతుగల మంచె 
కడకు, నాతండు మొక్కి గొంగడిని వైచి 
యుచితసత్మార మొనరింప నుత్సహించె. 21 


తే.గీ. మధుర సీతాఫలమ్ములు, మంచిజొన్న 
కంకు, లరంటులు, నలసందకాయ లెలమి 
బుట్టలంబెట్టి యారగింపుందని పలుకం 
దృషప్తిగా సాధు వాకొంటం దినియె నంత. 22 


తే.గీ. ఆ మహాత్ముండు దీవించి, యరుగంబూన 
“స్వామి! మీపాట మరియొకసారి వినంగ 
వేద్మగల” దని యారైతు వేడుకొనంగం 
గూర్మియె నంత నా సాధుకుంజరుండు. 23 


క. _ సాధనచతుష్టయమ్ములు 
బోధించుచు నర్ధయుక్తముగ వినిపింపన్‌ 
మేధావులు వారిర్వురు 
బోధగలిగి వెలసిరంతం బొంగుచుమదిలోన్‌. 24 


22 * రైతు బుణ విముక్తి 


తే.గీ. 


బై 


తే.గీ. 


బై 


రయితుబిడ్డనుగాంచి విరాగియనియె 
“నమ్మ! నీవు సుశీలవై యధిక భక్తిం 

దనరి విశ్వేశ్వర (ప్రేమ ధన్యవగుదు 

గాతి యనియె బ్రవ్మానందకలితుండగుచు. 


చనెం దనదారిని సాధువు 
పనిదీరినపిదప వారు భవనముం జేరం 
జని; రంతం గొంతకాల 


మ్మునకున్‌ రైతునకుం గష్టములు సంఘటిలెన్‌. 


జవదప్పిపోయి పంటవలంతి వర్షముల్‌ 
లేకపోవుటచే ఫలింపదయ్యె; 
కుడువనన్నము కట్టగుడ్డయు బహుయత్న 
సాధ్యమై దొరకని సమయమయ్యె, 
దినదినమ్మున కప్పుంగొని పిల్లలుం దాను 
సాపడుకాల మాసన్నమయ్యె, 
క్షామకాలమ్మౌట సాహుకార్ల ప్పైనం 
ద్రిప్పిత్రిప్పియు నీని దినములబ్బెం, 
గడచినట్టికాలమె సుఖకాలమయ్యె, 
దారుణంబగు కాలంబు దాపురించి, 
బలముడిగి, చిక్కి కడగండ్లంబడి, దరిద్ర 
దశ ననుభవించె నారైతు దైవవిధిని. 


చెప్పినపనిసేయు జీతగాండ్రును బనిం 
జాలించుకొని పోవసాగినారు, 

(ప్రాంతవాసులు తనపంటపొలమ్ముల 
మేరదాటుచు నాక్రమించినారు, 


25 


26 


27 


రైతు బుణ విముక్తి ఈ 23 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


హెచ్చిన పన్నులం దెచ్చియిమ్మనుచు గ్రా 

మాధికారులు బల్మినడిగినారు, 
ఆహారధాన్యమ్ము నధికార వర్షము 

వారు మాకిమ్మని కోరినారు, 
మన్నెమజుకూరులును, వెట్టిమాదుగులును 
నీరడియు బెదరింపంగా నేర్చినారు, 
అప్పులందీర్పుమని కొందరడుగుచుండం 
జేయునది లేక యా రైతు చిన్నబోయె. 


ఇట్టి విపత్తులుండియును నింటికింజేరంగందృష్తిం గొల్పుచున్‌ 
పట్టుచు గ్రంథముంజదివి భావముం జెప్పుచు నింటంగల్లునే 
కట్టుంజెడంగనీనిపదొ కండుసమంబులకూర్మిబవిడ్డ యు 

న్నట్టులనుండి దైవవిధి నంది యిహమ్ము దొజంగెనంతటన్‌. 


అందినట్టి ఫలమ్ముం బోనాడినట్టు, 
పుణ్యపుంజము విలయమైపోయినట్టు, 
తగుసహాయసంపత్తి వ్యర్థమయినట్లు, 
కన్నకూతును నెడబాసి మిన్నకుండె. 


అరవిరినమల్లెపువుం జీడగొరికినట్లు, 
అర్ధనిశి దీపకళిక చల్లారినట్లు, 

సిరి గల గృహమ్ము దొంగ దోచికొనినట్లు, 
వెతందవిలి, కానకుండి, నిర్విణ్ణుండయ్యె. 


పోయినకూతుంగూర్చి వలపోయుచు నాతండు నాలుపిల్లలుం 
బాయని శోకమోహములం బాల్పడి; రాయువు దీ రెనొక్క లేం 
'బ్రాయవు బాలకే, స్వకృత పాతకమే కడగండ్లం గూర్చనొ 


28 


29 


30 


31 


క్కోయని చింతసేయు మదిం గుందు విరక్తినిం జెందు నెంతయున్‌. 32 


24 * రైతు బుణ విముక్తి 


బై 


తే.గీ. 


తే.గీ. 


తల్లిమొక్కంగం దిరువళ్ళూరి వీర రా 
ఘవుకృపం జనియింపంగల్లినాండు, 
తిరుపతి వెంకటేశ్వరుం డిలువేల్పుగా 
నఖీల శుభోన్నతు లందినాండు, 
త్రిపురసుందరి దివ్యకృప నన్నపానాదు 
లలర గౌరవమున వెలసినాండు, 
మమతంగోదండరామస్వామి యెల్లప్పు 
డాపదల్‌ దొలంగింప నమరినాండు, 
నాగమయ్య, కాశీవిశ్వనాథమూర్తి 
మున్ను గాంగల దైవతమ్ముల భజించి, 
కాంచెను శుభమ్ములన్‌ మున్ను కర్మవశత 
నేంటికీ రైతు దుఃఖవార్నిధి మునింగె. 


నానాదేశాగతు లొక 

ప్రానీయప్రపను జేరి పరమాప్తులుంగా 
బూనికం జరియించుచు నా 

పై నెవ్వరిదారి వారు పయనమగునటుల్‌. 


నదిలోన సర్వకాష్ట్ర స 

ముదయమ్ము ప్రవాహ వేగమున నేకంబై; 
కదలుచు నొక్కొక్కటియే 

పదపడి కెరటముల వెంటంబడి యేగునటుల్‌. 


జనన మరణ ప్రవాహ సంసారతటినిం 
బుట్టి చచ్చుచునుండెడి పురువులట్లు, 
దేహికి కుటుంబసక్తి యస్థిర మటంచు 
విన్న రైతుకు గొంత వివేక మొదవె. 


33 


34 


35 


36 


రైతు బుణ విముక్తి ఈ 2౨ 


తే.గీ. గర్భ గతుండైన యప్పుడు కన్నతల్లి 
తిన్న యాహారసారంబుదిగిచి నాఖి 
నాళమార్గమ్మునను, జీవనమ్మొసంగి 
నట్టివాని నమ్మినరైతు కాశయుడిగె. 


ఉ. ఎప్పుడు బందుగుల్‌ పలుకరించరు కాంచరు దుఃఖ కాలముల్‌ 
చొప్పడ నెట్టి స్నేహితులుంజూడరుజాడ, రుగాదిబాధలం 
దిప్పలుబడ్డ, నప్పునకుం ద్రిప్పుచు దెప్పుచు నుందు రందతీ 
యప్పులవారిబాధ నడుగంటగ గెంటగ నెంచె నేర్పునన్‌. 


తే.గి. పశువులును, బాండిగేదెలు బండ్లు, నగలు 
నాణములు, పూసపోగు, ధాన్యములు నమ్మి 
యప్పులన్నియుం చెల్లించె, నైన నొక్క 
గొప్ప యప్పునకయి మదిం గుందందొడంగె. 


బై 


తినందిండి లేకున్నదన విని బండ్లతో 

నింటికి ధాన్య మంపించినాండు, 
ధన మవసరమైనం దనవారితోడనే 

ఐదులు పదులు నూర్లంపినాండు, 
సన్నని వస్త్రము లన్ని పండుగులకుం 

బిన్న పెద్దలకు నర్చించినాండు, 
అన్నిట దనవార లనుకొని వస్తువా 

హన పరికరములం బనిచినాండు, 
తే.గీ. సర్వశుభకార్యములనుం బ్రశస్త రీతి 
నెట్టియిక్కట్టులుంగల్లనీక సలిపి, 
కలిసియుండు నెల్లపుడు నిష్కపటబుద్ధి, 


సకల జనలోక సహకారి, సాహుకారి. 


26 * రైతు బుణ విముక్తి 


37 


38 


39 


40 


తే.గీ. 


తే.గీ. 


శ్రీమంతుడు, గుణవంతుండు, 

ధీమంతుడు, బుద్ధిమద్విధేయుండు వినుత 

ప్రేమస్వరూపుం డెల్లర 

నోమంగలుగు సాహుకారి యుపకారి కదా! 41 


సదయమూర్తికి మనరైతు మొదటినుండి 

చెల్లుంబెట్టంగలే దొక చిల్లిగవ్వ, 

అంతఘోరకృతఘ్నుండా యతండు? కాదు; 

దీర్చనాసక్తి గలదు, శక్తియె కొబింత. 42 


కాన నాతండు పిల్లలుందానుంగూడి 

యతని సౌధాగ్రభాగమునందు నిలిచి, 

కేలుమోడ్చి, “ధనీ!” యని కేకవైవ 

నాతం డరుదెంచె భార్యతో రైతుకడకు. 43 


ఏమోయి రయితుబిడ్డా ! 

క్షేమమ్మా? యనుచుం బలుకం జిజబుంజెమటలతో 

స్వామీ! క్షేమమ్మే యని 

యేమో యనబోయి యంతనే యూరకొనెన్‌. 44 


తెలిసినవాండుగాన గురుతించుచునిట్లనె, “నిన్నినాళ్లకుం, 

దలపు ఘటించెనా? స్వకృషి తత్వముం దెల్చుమదెట్టులుండెం,గా 
వలసినదేమి నీకిపుడు వాస్తవరీతి వచింపు” మన్న జ 

ల్హలం గనుదోయి బాప్పములు జాజి సగద్గద దైన్యభాషలన్‌. 45 
(బ్రతికితి నిన్ని నాళ్ళు తమ ప్రాపున; నాకృషికర్మ నాసమ 

ర్ధత కొజిగానిదయ్యెనుగదా? మితిమీరిన మీ బుణంబు నే 


గతింగడ తేర్చంజాలుదు; బికారిగ నుందునె? చేతంగాని నా 
బ్రతుకున కేమి సేయంగలవాందడను మీకృప లేకయుండినన్‌. 46 


రైతు బుణ విముక్తి ఈ 27 


క. అనియూరకున్న నాతని 
కనికరమునం గాంచి సాహుకారి వచించెన్‌ 
పనిమాలి యూరకుండం 
జన దెవ్వానికినిం గాని సాధ్యమగునెడన్‌. 


ఉ. చేవందొబంగి సేద్యమును జేయంగలేవయి తేని, నీవు నా 
పూవులతోంటలోందులసి, పూవులు, పక్వఫలమ్ములాకులుం 
దేవలె నిత్యమున్‌, గలుపుందీయుచు దోహదమాచరించుచుం 
గావలివై, ఫలానుభవ కాంక్ష జనింంపగనీక యుండుమా. 


క. తోయములం దోడిపోసి, యు 
పాయముగాం దోంట వృద్ధి పజపుము; నీవున్‌ 
నీయిల్లాలును బిల్లలుం 
జేయంగలుగుపనులం జేసి జీవింపందగున్‌. 


క. నాకొడుకు దుష్టుం డాతని 
రాకకు భీతులుము, బీదరయితా! నీపై 
మాకు దయవొడమె, మిమ్మున్‌ 
సాకుదు మిక జింతసేయం జనదు మనమునన్‌. 


తే.గీ. చొరంబడెడు దొంగలున్నారు చుట్టుముట్టు 
తెలివిగల్లి నాతోంట కావలివి గమ్ము 
కార్యములపట్ల జాగరూకత వహింపు 
మన్ని వేళల నిన్ను నే నరయుచుందు. 


తే.గీ. అనిన విని నిస్తరంగ సుధాబ్ది పోల్కి 
మౌనమూని భావానంద మగ్నుండయ్యెం 
గలంతలేని యేకాంతముగాం దలంచి 
కాలముం బూలతోంటలోం గడుపుచుండె. 


--ుపిలిఅిలా- 
25 * రైతు బుణ విముక్తి 


47 


48 


49 


50 


51 


ర్‌2 


ఓం 


రైతు 
బుణ విముక్తి 
డి 


2 


తొలుదొల్తం దరుజాలముల పత్రములు రాలి 
చివురుజొంపమ్ములు జేవురింపం, 

గొల్లగాంబూచిన మల్లెపూందావులు 
పిల్లగాడుపులతో వెల్లివిరియ, 

నిరు గెలంకుల నున్న యరంటి[మ్రాంకులు పాంథ 
జనమున కాకువీవనలు వీవ, 

మావిచివుళ్ళ కమ్మందనమ్మునం జొక్కు 
గండుకోయిలలు స్వాగతము బాడ, 

తే.గీ. విమల కమలాకరములు పాద్యము లొసంగ, 

కీరశారికాగణములు క్షేమ మడుగ 

నమరు నా రైతుగలతోంట యవ్వసంత 

కల్పిత ప్రప యన హాయింగొల్పుచుందిె. 1 


తే.గీ. అట్టితోంటకు మారైతు నాప్తం డొక్కం 
డొంటరిగ విశ్రమింపంగా నుస్సురనుచు, 
నరుగుదెంచె నధ్వశ్రమ నందికంది 
తీర్థయాత్రకు బలరామదేవునట్లు. 2 


రైతు బుణ విముక్తి ఈ 29 


క్ర వచ్చినయాతనింగని, తన 
నెచ్చెలి కానోవు ననుచు నిలిచె, నెదురుగా 
వచ్చెడి యప్పాంథుండు మది 
నచ్చెరువంది గమనించి యాతనిం గాంచెన్‌. 


తే.గీ. కట్టినాం డొకగుడ్డ మోకాలిపయికి 
చిక్కిపోయి యున్నాండు కుచేలునట్టు 
లెవరొకో యీతం? డీతని నెపుడొ చూచి 
యున్నటులం దోంచునని తలయూచుచుండె. 


క. రయితు యెదు రేగి మొక్కి వి 
నయముగ “దయసేయుం” డనుచు నవ్విన దనకుం 
బ్రియమిత్రుం డని యెటింగి హృ 
దయమున నారైతు మార్పుదలం దలపోసెన్‌. 


క. అంతట నిరువురును సరః 
ప్రాంతంబును జేర భాను డ స్తంగతుండై, 
కొంతవడికిం, జంద్రోదయ 
కాంతులు నలుగడలం బాజం గౌతుకరీతిన్‌. 


క. జలకములాడి తటమ్మునం 
గల ధౌాతాంబరముం గట్టి కలిపిన భూతిం 
దిలకము ధరించి సాంధ్యవి 
ధులు దీర్చి భుజించి తృప్తితో బొదరింటన్‌. 


ఆ.వె. పజిచియున్న శయ్య పైని నాయాప్తుండు, 
రైతు మిత్రభావరీతి దోంప, 
నుచితగతిని నొకట సుపవిష్ణులైనంత 
రైతు సుహృదు నిటులం బ్రశ్న నేసి 


30 * రైతు బుణ విముక్తి 


బై 


తే.గీ. 


తే.గీ. 


అనఘా! ఎచ్చటనుండి యొచ్చటికి మీ యభ్యాగమం? బింటిలో 
మనవారెల్లరు సేమమేకద? స్వసంపన్మూలమౌ సేద్యమం 

దున లాభ మొనగూడుచుండుంగద? నాతోంగూడి మీరున్న యా 
దినముల్‌, నేను, నొకప్పుడేనిం దమజ్ఞప్తిన్‌ వత్తుమా? నావుడున్‌. 9 


మజతునా? మనమొకమారు విద్యార్థుల 
మై యుండి గడపిన యవసరములు, 
మజతునా? మనమొక మారు సద్దురుంజేరు 
దారిలో నిసుక యెడారిపాట, 
మజతునా? మనమొకమా టారగించిన 
బుడమకాయల పప్పు పుల్లగూర, 
మబతునా? మనమొకమాటు మోముందోము 
కొనువేళం దీసిన కూనరాగ. 
మెన్నియనియందు; నిను నెంచకున్న దినము 
జ్ఞప్తికేరాదు; మాయింట సతిసుతాదు 
లెప్పుడున్నిన్ను రాంగోరి చెప్పుచుందు 
రింతదాంక క్షేమంబె మాకెల్లరకును. 10 


అరిగియుంటిని యాత్ర నొంటరిగ నేను 

వచ్చుచున్నాను తిరిగి భవనముంజేర, 

నా విశేషము లట్లుండె, నకట! నీవు 

తొంటిరీతిని లేకుంట దోచకుండె. 11 


మనభూవృత్తిస్వాస్థ్యము 

మనపూర్వుల గౌరవాభిమానస్థితులున్‌ 

విని, కని యుంటిని నీవీ 

దినమున కిట్లాట నా కిదేయద్భుతమౌ. 12 


రైతు బుణ విముక్తి ఈ 3! 


బై 


తే.గీ. 


బై 


తే.గీ. 


అరయంగ “కృషితోనాస్తి దుర్భిక్ష” మన్‌ 
పెద్దలు వాకొన్న విహితవృత్తి, 
“హాలికులైన నే” మని పోతనామాత్యుం 
డెన్నుకొన్నట్టి యహీనవృత్తి, 
సర్వవర్ణ(ప్రజా సామాన్యధర్మమై 
చేయక తప్పని ్రేష్టవృత్తి, 
యోగ్యతర ప్రభుత్వోద్యోగమునకన్న 
నుత్తమంబేయను నుచితవృత్తి, 


బ్రాహ్మణ క్షత్ర వైశ్య శూద్ర ప్రభృతుల 
కందటికు ననుసరణీయ మైనవృత్తి, 
తాబుమాబులేనట్టి స్వతం[త్రవృత్తి 
సేద్యమనుపేరి వృత్తిని జెప్పందరమె. 


బ్రాహ్మణు లగ్రహారము లెన్ని యుండిన 
నిన్నాశయింపక నిలువలేరు, 
క్షాత్రవంతుల కెన్ని జాగీరులున్నను 


నినుం గదల్ఫిన నూర నెగడలేరు, 


వైశ్యుల కెన్ని వ్యాపారముల్‌ గలిగిన 


నీపంటం గొనక కాల్నిలుపలేరు, 


శూద్రు లెంతెంతటి శూరులయ్యును నీదు 
కూలి కాసింపక కుడవలేరు, 

సర్వజనులు నీయాధారసరణి వివిధ 

భోగభాగ్యాదులం దులదూగుచుండ, 

రయిత! నీజాతి కిట్టి ప్రారబ్ధమేమొ? 

నీవు నీయంతవాండవై పోవవలసె. 


32 * రైతు బుణ విముక్తి 


13 


14 


తే.గీ. 


బై 


ఆ.వె. 


తే.గీ. 


పలువురు హలముంగాొని నీ 

వలెనే వ్యవసాయ మొనరుపంగోరి మహో 

జ్ఞ్వల జాత్యున్నతి నొందం 

దలచిరి. నీ హలము భాగ్యదశం గూర్చదొకో. 15 


(బ్రాహ్మణుల్‌ సైతము హలమ్మువట్టి దున్ని 

భూమి సేద్య మొనర్పకపోయి రేని 

పెద్ద లార్జించికొన్న భూవృత్తు లుడిగి, 

పరులకడం జేరి జీవింపవలసివచ్చు. 16 


వేదశాస్త్ర పురాణ విదులయి యాచింప 
మూర్చులచెంతకుం బోవుకంటెం, 
బాదముల్‌ గడిగి పాపపు దానముల నివ్వం 
జేంజాచిమిడికి యార్జించుకంటె, 
మొదట దండముంబెట్టి పిదప హేళనసేయు 
చెడుగుల కడ డబ్బు నడుగుకంటె, 
జాతీయధర్మవిశ్వాసమ్ముం బోనాడి 
యితర వృత్తుల బ్రవర్తించుకంటె, 
నీరుకాసుంబట్టి నీచాతి నీచమౌ 
యాచనమున నొరుల దోచుకంటె, 
స్తబ్ధబుద్ధివీడి తగురీతిం గృషింజేసి 
(బతుకుచుంట విప్రతతికి మేలు. 17 


విప్రలే కాదు; (ప్రతివారు వివిధకళలం, 

గార్మిక పరిశ్రమల, నవ్య కావ్య రచన, 

గాన వాద్య సాధనముల వేన నేని 

కృషి నొనర్పనివార లాకృతికి రారు. 18 


రైతు బుణ విముక్తి ఈ ౮౮ 


తే.గీ. బాహ్యకృషి సేయుచుండి, నీపగిది నంత 
రంగ కృషి సేయు భక్తుం డసంగ విమల 
చిత్తమున నిరాడంబర జీవితమ్ముం 
గుడుపుచుండు భావానందకలితుండగుచు. 19 


చ. అదియటునుండనిమ్ము సఖుడా? యిట నేలవసించుచుంటి, వా 
పదయదియెట్టిదోయి! తెలుపందగునంచన, బూసంగ్రుచ్చిన 
ట్లొదవిన చిక్కులన్‌ గడపుచుండిన జీవితము స్వచించి, యిం 
పొదవగందన్ను నేలుసదయున్‌ బొగడెందనసాహుకారినిన్‌. 20 


2 


అన్ని దేశములయం దతని వ్యాపారమే, 
యన్నింట నతండే నియామకుండు, 
ఆతని వేతన మభిలషింతురు సర్వు 
లప్పుం గోరినవారి కతండొసంగు, 
సులభముగాం దీర్పంగల దారిం జూపించుం 
దీర్పనివారలం దేరిచూడం, 
డెత్తుజిత్తులు లేక యేకరీతిగ నుండు, 
నెలింగినవారిచే నెటుంగబడెడు, 
తే.గీ. నతని యిల్లాలిచే భాగ్యమందు రంద 
బిగ్రతనయుండు వ్రాంతలో నతిచతురుండు, 
చిన్నకొడుకు పోకిరి యని చెప్పుచుందు, 
రతని బీరుదములు పరమాద్భుతము లరయ. 21 


2 


దేవతాస్థలములం దీర్థయాత్రికులకై 
షడ్రషోపేతాన్న సత్రములను, 

విద్యార్థులకు సర్వవిధ శాస్తసాహిత్య 
మర్మబోధక కళామందిరములు, 


34 * రైతు బుణ విముక్తి 


తే.గీ. 


తే.గీ. 


ఆ.వె. 


రోగార్తులకు సదారోగ్యకృదౌషధ 
ప్రకరంబు లిచ్చెడు వైద్యశాల, 
లగతికులైన పంగ్వంధక భైక్షుకో 
న్మాదులకయి శరణాలయములు, 
ఆమవనములు, రమ్య జలాశయములు 
దేవతాలయ గోపురాదికము లైన 
ధర్మకార్యము లాతం డుదారబుద్ధి 
నఖిల భారతదేశమ్మునం దొనర్చె. 292 


కృతులు రచించి సత్మవులు కీర్తి మదగ్రణియైన యాతనిం 
గృతిపతింగా నొనర్పం బరికించి బహూకృతిసేయు, గాయక 
ప్రతతియు జంత్రగాత్రములం బాదిన నాడిన సత్మరింపంగా 

నతండు దలంచెనేనిం దనయంతటివారి నొనర్చునందజన్‌. 23 


అతం డసామాన్యుం డనుపముం డద్వితీయుం 

డగతికశరణ్యుం డదభయదుం డార్త పాలుం 

డనుచు రై తుగ్గడింపంగా; వినిన యాప్తుం 

డనియె నిట్లు లోకానుభవాత్మసరణి. 24 


సాహుకారి యనిన స్వాత్మలాభమ్మునే 

చూచుచుండుం బరుల దోచుచుండుం, 

దెలివితో నమాయికులం జేరందీసి, యా 

దించు బొమ్మలట్టు లిచ్చిపుచ్చి. 25 


అనవిని తన మనమున నే 

యనుమానము లేని రీతి నను రైతు; సఖా! 

నను నేల పరీక్షించెదు? 

వినిచెద వినుమా మదాత్మవిశ్వాసంబున్‌. 26 


రైతు బుణ విముక్తి ఈ ౨౨ 


ఆ.వె. 


తే.గీ. 


తే.గీ. 


తే.గీ. 


“న న్ననన్యచింతనమ్మున నాశ్రయిం 
చియు దృఢాత్మనిష్టం జెలంగునట్టి 
జనుల జీవితప్రసాదయోగక్షేమ 
భారమును వహించువా౭డ నగుదు”. 


అనుచు నభయ మొసంగుట నీ 

తనింజేరి, తదాజ్ఞముందెం దనవారనియే, 
కనికరమునం బోషింపుచు 

మనుపుచు నున్నాండు గాదె మమ్మెల్లరనున్‌. 


అని తెలుపంగా నిరుత్తరుందైనయట్లు 
నిదుర గదురుకొనన్‌ శయనించెనాప్తుం, 
డంత నిదురించె రైతు, నిశాంతమగుట 
బాలభాస్మరుం డవ్వారి మేలుకొలిపె. 


త్వరితముగం గాల్యకృత్యముల్‌ జరిపి యంతం 
బయనమయ్యె నయ్యాప్తుండు భవనమునకు 
రైతు వెనువెంట నడువ; ద్వారమ్ముచెంత 
వారలను గాంచి, మన సాహుకారి యనియె. 


చెలికానికి నీతోంటం 

గల ఫలమొకటైన నీయంగాలేదా? యీ 
ఫలము లిడుమనిన, నాతని 

సెలవుంగొని యొసగెం నా రుచిగల ఫలమ్ముల్‌. 


ఆ ఫలములంది ముదమంది యాప్తుం డరుగ 
నతని వెనువెంటం గొంత దవ్వరిగి, పనిపి 
వచ్చి నిలిచిన నారైతు వాలకంబుం 


గనుచు యజమాని, యే మని యనియెం గరుణ. 


36 * రైతు బుణ విముక్తి 


27 


28 


29 


30 


31 


32 


తే.గీ. రైతు మదిలోన నొకచింత రవులుకొనుట 


ఆ.వె. 


డీలువడి యెట్టకేలకు, జాలిగలుగ 
నిట్టులనెం బ్రభూ! నే నిశ్చయించుకొంటి 
సకలమునకు మనోబుద్దు లొకటింజేసి. 38 


దేవా! నాదగుసంపద 

భావింపంగం గుంటి గ్రుడ్డి పశువులు రెండే; 

నావలని కనికరపు గను 

(గేవల నీరెంటి నప్పు క్రిందికిం గొనుమా! 34 


నిలువక నలుదెసలకుం బరు 

వులువెట్టెడి దొకటి, తిరుగంబోక తెగందినం 

గలదొకటి, వీని నైజము 

దెలిపితి, నను బుణమునుండి తేల్ప్చుము దేవా! 35 


నూటికి నూలుపోగుగంగొనుండివి రెండును; మీ రుణమ్మునా 
నాంటికిం దీర్చుకోదగిన నమ్మికలేమి నిటుల్‌ వచించితిన్‌, 

గూటికి గుడ్డకుం దమరు గూర్చుచునుండిన నాయెడందనా 

రాటము మాను నింక, దమరైతు కృతార్జుండగున్‌ మహాప్రభూ. 36 


అనవిని మందహాసమున నాతనితో నను, నిట్టి నేరుపుం 

దన మెటులబ్బె, నీకెవరు దారసిలన్విని నేర్చుకొంటి, నీ 

కనుగుణమైన సత్యసుఖ మారసినాండవు, కాన నాకునే 

కినుకయు లేదు, నిన్నుం బరికింపంగ రిక్తుదవౌటంగర్చకా! 37 


ఆశనంటంగట్టి యల్లాడ నుజ్టూత 

లూపుచుంట యెవరికొప్పుగాదు, 

భేదముడిగి మిగుల పేదయై కడ తేరం 

దలంచి యిట్టులనుట తప్పుగాదు. 38 


రైతు బుణ విముక్తి ఈ 37 


తే.గీ. 


కలవారల మనుకొని వీ 

దల పాలిటి మృత్యు దేవతలుగాక, సదా 

మెలంగుట మే లెల్లరకును 

సిలుగు దొలంగ నిను విముక్తుం జేసితి రయితా. 39 


ఇదియొక దారింగాం దలంచి యెల్లరు నప్పెగ వేయరాదు, నీ 
హృదయగతానుతాపము శమింపంగ నిట్టులొనర్చినాండ, నా 

సదనము భోగభాగ్యములు సర్వము నీయటువంటివారి కే 
యదనుననో లభించు; నింక నాత్మసుఖించుచు మేలు గాంచుమా! 40 


అనిన విని నిస్తరంగ సుధాబ్ధిపోల్మి 

మౌనమూని భావానందమగ్నుం డయ్యి, 

కలతలేని యేకాంతముంగా దలంచి 

కాలమాపూలతోంటలోం గడవంగడంగె. 41 


ఎర * రైతు బుణ విముక్తి 


